Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , SATURDAY , FEBRUARY 5 , 2022 


No.175 


G.1037 


NOTIFICATIONS BY GOVERNMENT 


--x- 


REVENUE DEPARTMENT 

( LANDS - 1 ) 


THE ANDHRA PRADESH ASSIGNED LANDS ( POT ) ( AMENDMENT ) ACT , 2021 

( ACT . NO . 35 OF 2021 ) - AMENDMENTS TO THE ANDHRA PRADESH 
ASSIGNED LANDS ( PROHIBITION OF TRANSFERS ) RULES , 2020 - PROCEDURE 
FOR ISSUE OF FREEHOLD DOCUMENT TO THE ALIENEE OR HIS / HER 


LEGAL HEIR . 


[ G.O.Ms.No.55 , Revenue ( Lands - I ) , 4th February , 2022. ] 


NOTIFICATION 


In exercise of the powers conferred by sub - section ( 1 ) of section 9 of 
the Andhra Pradesh Assigned Lands ( Prohibition of Transfers ) Act , 1977 
( Act No.9 of 1977 ) as amended from time to time , Government hereby make the 
following amendments to the Andhra Pradesh Assigned Lands ( Prohibition of 
Transfers ) Rules , 2007 as amended from time to time : 


3 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


AMENDMENTS 


In the said rules , 


1. In the Rules 7,8,9 and 10 where ever the word " alienee " was mentioned in the 

rules , the words " alienee or his / her legal heir " shall be substituted . 
2. In Rule 7 ( ii ) for the expression " Form - l ” the expression “ Form - VI ” shall be 

substituted . 
3. In the Annexure , for the expression “ 2000 - l " the expression “ 2000 -Vl ” shall be 


substituted . 
4. In rule 7 ( iii ) ( e ) , the following shall be deleted , namely , 

" within 15 days , wherever part survey numbers are involved , sub - divisions shall be 
taken up . " 


5. For Rule 8 , the following shall be substituted , namely , 


“ The Separate procedure prescribed in Rule 11 shall be followed in respect of 
alienee or his / her legal heir . " 


6. After rule 10 , the following shall be added , namely , 


" 11 . 


As per the provisions of the sub - section ( 2B ) of Section 3 of the said Act , any 
Assigned House site or house constructed on any assigned house site has already been 
alienated by the assignee as on the date of commencement of the Act . No. 35 of 2021 i.e. , 
as on 17.09.2021 , and complies with sub - section ( 2A ) , meaning 10 years from the date of 
assignment , and if such alienee or his / her legal heir desires to have a free hold document , 
such applicant shall be permitted as per the procedure prescribed . 


For implementation of the above provisions , the following guidelines shall be 
followed . 


( i ) Proof of Identity of a Person : 


a ) The applicant shall establish his identity by any of the ID documents 

permissible by the Government . 


b ) The Document shall be linked with Aadhar to prevent duplication / 
same getting house site again . 


( ii ) Filing of Application : 


The alienee or his / her legal heir in respect of those D - Form pattas which are in 
compliance of sub - section ( 2A ) and sub - section ( 2B ) of Section 3 of the Act can apply to 
Village Secretariat in Form . - VII appended to this G.O. 


( iii ) Processing of Application 


a . On receipt of application , local Tahsildar or any officer authorized by the Collector 
shall cause summary enquiry . 


February 5 , 2022 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


3 


b . Village Surveyor / Engineering Assistants or any officer of Village Secretariat 
designated by the District Collector shall conduct survey and arrive at the 
measurements and boundaries of the house site / house . 


c . No due certificate ( NDC ) shall be obtained from APSHCL / any financial institution 
which extended financial assistance for the construction of the house . 


d . On personal satisfaction of the claim , where ever there are no objections / disputes 
( un - disputed cases ) between the original assignee and the alienee or his / her legal 
heir , the Tahsildar shall issue specific order in favour of the alienee or his / her legal 
heir as per proforma prescribed duly conferring free hold , marketable and clear title as 
per provisions of relevant Acts / Statutes . 


e . The District Collector shall ensure that the survey number for which the document 
was issued shall be deleted from the prohibited property list . 


NEERABH KUMAR PRASAD , 
Special Chief Secretary to Government ( FAC ) . 


4 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


ఫారం -VII 


G.O.Ms.No.55 , రెవిన్యూ ( ల్యాండ్స్ - 1 ) డిపార్ట్మెంట్ , తేదీ : 04-02-2022 , ప్రకారము అర్జీ 


A. అలైని / కొనుగోలుదారు కొరకు : 


శ్రీ 


( ఏరియా ) నందు 


ప్లాట్ నెంబర్ 


దాఖలా 


నకు ప్రభుత్వము వారు . 
సెంట్లు ఇంటి 

స్థలము , 
ద్వారా మంజూరు చేసియున్నారు . దానిని 


DKT 


పట్టా 


నెంబరు 


తేదీ : 


తేదీన 


నేను కొనుగోలు చేసి వున్నాను . 


| 


తహసీల్దార్ 

వారు G.O.Ms.No.55 , రెవిన్యూ ( ల్యాండ్స్ - 1 ) డిపార్ట్మెంట్ , 
తేదీ : 04-02-2022 , 

ప్రకారము నాకు ఫ్రీహోల్డ్ మరియు సంపూర్ణ హక్కు కలిగించు 
నమోదు చేయబడిన విక్రయించదగిన పత్రము ఇవ్వవలసినదిగా కోరడమైనది . 


జతపరచబడినవి : 


ఒరిజినల్ DKT ఇంటి స్థల పట్టా , కొనుగోలు పత్రము 


అర్జీదారునిసంతకము మరియు విలాసము 


B. అలైని / కొనుగోలుదారు యొక్క లీగల్ హెయిర్ / వారసుల కొరకు : 


శ్రీ 


( ఏరియా ) నం 


దు 


ప్లాట్నెంబరు దాఖలా 

తేదీ : 


నకు ప్రభుత్వము వారు 

సెంట్లు ఇంటి స్థలము , 
ద్వారా మంజూరు చేసియున్నారు . 


DK పట్టా నెంబరు 


మా 


పేరు 

పైన తెలిపినవారినుండి 
తేదీన కొనుగోలు చేసి వున్నారు . వారు 

సంవత్సరములో మరణించినారు . నేను 
కొనుగోలుదారునకు లీగల్ హెయిర్ / వారసుడనైవున్నాను . 


తహసీల్దార్ 


వారు G.O.Ms.No.55 రెవిన్యూ ( ల్యాండ్స్ - ) డిపార్ట్మెంట్ , 


తేదీ : 04-02 


2022 , ప్రకారము నాకు ఫ్రీహోల్డ్ మరియు సంపూర్ణ హక్కు కలిగించు నమోదు చేయబడిన విక్రయించదగిన పత్ర 
ము ఇవ్వవలసినదిగా కోరడమైనది . 


జతపరచబడినవి : 


February 5 , 2022 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


5 


1. ఒరిజినల్ DK ఇంటి స్థలపట్టా , కొనుగోలు పత్రము 
2. కొనుగోలుదారుని మరణ ధ్రువపత్రము 


3. కుటుంబ సభ్యుల పత్రము 


అర్జీదారుని సంతకము మరియు విలాసము 


ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 
జగనన్న సంపూర్ణ గృహహక్కుపథకము 

గృహహక్కుపత్రము 


వ్రాసియిచ్చిన వారి వివరములు : 


వ్రాయించుకున్న వారి వివరములు : 


శ్రీ / శ్రీమతి 


వయస్సు : 


సం.లు 


తండ్రి / భర్త 


చిరునామా : 


భూమి యొక్క స్వభావము : 


ప్రభుత్వము వారి నుండి నివేశన స్థల ధ్రువీకరణ పత్రము పొంది 10 సంవత్సరములు దాటిన పిదప 
ఋణగ్రహీత / కొనుగోలుదారు అనుభవములో వున్న ఇండ్ల స్థలముపై లబ్ధిదారుడు ప్రభుత్వము 

ద్వారా 
ఋణసౌకర్యము పొంది వారి స్థలములో గృహ నిర్మాణము ద్వారా ఋణగ్రహీత నుండి వారసత్వము / కొనుగోలు 
ద్వారా సంక్రమించిన స్థిరాస్తిపై ఉన్న ఋణమును వారు నిర్ణయించిన కేటగిరి ప్రకారము ఏకకాల పరిష్కార 
పధకము ( one time settlement ) గా వారు చెల్లించవలసిన రుణము రూ 

/ -లు చెల్లించి అట్లు 
చెల్లించిన రశీదు నెం . 


6 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - I 


పైన వివరించిన విధముగా ఋణగ్రహీతలు లేదా వారసులు కొనుగోలుదారు అనుభవించుచున్న ఇండ్ల 
స్థలములకు ప్రభుత్వము వారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకము క్రింద వారికి సంపూర్ణ శాశ్వత హక్కులు 
కలిగించు ఉదేశ్యముతో ఈ దస్తావేజుని వ్రాయించి రిజిష్టరు చేయించుటకు నిర్ణయించుకొనివున్నారు 


జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకము క్రింద మీకు ఈ దిగువ షెడ్యూలులో వివరించిన స్థలము AP 
Assigned Lands ( POT ) ( AMENDMENT ) Act , 2021 ( Act . No. 35 of 2021 ) , Section 3 
( 2A ) Budow Section -3 ( 28 ) కు లోబడి ; G.O. No.82 హౌసింగ్ ( ఆర్ & యుహెచ్ . ఎ 1 
) డిపార్టుమెంటు , తేదీ . 22.10.2021 మరియు G.O.Ms.No.55 , Revenue 

( Lands -1 ) 
Department , తేదీ : 04-02-2022 ప్రకారము ఈ దస్తావేజు వ్రాయించి ఇవ్వడమైనది . 


సదరు 


కనుక ఇప్పటి నుంచి సదరు షెడ్యూల్ ఆస్తిని మీరు మీ ఇష్టానుసారము మీ పుత్ర పౌత్ర వంశపారంపర్యంతం దాన 
దమన వినిమయ విక్రయాది అధికారములతో యథేచ్ఛగా అనుభవించవచ్చు . ఆలా అనుభవించిన యెడల 
మిమ్ములను గాని , మీ వారసులనుగాని , మీ ప్రతినిధులనుగాని , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు గాని , వారి 
ప్రతినిధులుగాని భవిష్యతులో ఏవిధమైన దావాతగాదాలు చేయరు . 

స్థిరాస్తికి 
చెల్లించవలసిన అన్ని పన్నులు మీపేరున మీరే చెల్లించు కోనవలసినది . 

సదరు స్థిరాస్తిని మీకు నచ్చిన బ్యాంకులలో గాని , ప్రైవేట్ సంస్థల వద్ద గాని తనఖాగా ఉంచి ఋణ 
సౌకర్యము పొంది మీ అవసరములు తీర్చుకొనుటకు పూర్తి హక్కులు కలుగజేయడమైనది . సదరు స్థిరాస్తిని 
అమ్ముకొనుటకుగాని , తనఖా పెట్టుకొనుటకు గాని సంబంధిత రిజిస్టార్ వారి కార్యాలయము నందు ఏ విధమైన 
నిరభ్యంతర పత్రము లేకుండా రిజిస్టర్ చేసుకొనవచ్చును . 

సదరు షెడ్యూల్ దాఖలా ఆస్తిని సంబంధిత సబ్ రిజిస్టార్ వారి కార్యాలయములో గల సబ్ రిజిస్టార్ ముందు 
అమ్మకము లేదా కొనుగోలుకు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వము శాఖ నుండి నిరభ్యంతరపత్రము ( NOC ) అవసరము 
లేకుండా రిజిష్టరు చేయవచ్చును . 


షెడ్యూలు : 


జిల్లా 

సబ్ రిజిస్టార్ 

వారి 
కార్యాలయము మండలము / పట్టణం 

పంచాయతీ / ము 
నిసిపల్ ఏరియా లో చేరు నటువంటిన్ని 

గ్రామ / టౌన్ సర్వే నెంబర్ . 
పార్టు దాఖలా ప్లాటు నెం 

రు దాఖలా చ.గ. 
చ.మీ. 

లు స్థిరాస్తికి హద్దులు : 


లు లేక 


తూర్పు 
దక్షిణం : 


పడమర 


: . 


ఉత్తరం 


: 


......... 


IIIIIIIII 


February 5 , 2022 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


7 


లు లేక చ.మీ 


లు స్థిరాస్తిని జగనన్న సంపూర్ణ గృహహక్కు 


యీ హద్దుల మధ్య చ.గ 
పథకం క్రింద ద్రువీకరించడమైనది . 


యిందుకు సాకులు : 


1 


2 


తహసీల్దార్ వారి సంతకము మరియు సిల్ 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


